Registered No. HSE - 49/ 2016 


రత 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


ando 


RAM 


for 


ANDHRAPI 


SYE 


आध्रप्रदेश 


RA 
PRADESH 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవ 

జయత 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART VII EXTRAORDINARY 
AMARAVATI, SATURDAY, MARCH 7, 2020 


No. 676 


G . 1888 


NOTIFICATIONS BY GOVERNMENT 
Notifications Relating to the Administration of Panchayat Raj 

ANDHRA PRADESH STATE ELECTION COMMISSION 


ఎంపిటిసి మరియు జెడ్పిటిసి ఎన్నికలు , 2020 


అధికారిక ప్రకటన 


సంఖ్య : 68 /SEC- B1/ 2020: - భారత రాజ్యాంగములోని అధికరణం 243- K మరియు ఆంధ్ర ప్రదేశ్ 
పంచాయతీరాజ్ చట్టం , 1994 లోని (1994వ సం . యొక్క 13వ చట్టం ) సెక్షన్ 151 (1) మరియు 179(1)ద్వారా 
సంక్రమించిన అధికారములను పురస్కరించుకొని , ఆంధ్ర ప్రదేశ్రాష్ట్ర ఎన్నికల సంఘము, ఆయాజిల్లాప్రజా 
పరిషత్తు / మండల ప్రజా పరిషత్తులలో నమోదైఉన్న ఓటర్లనుఉద్దేశించి - 
1) రాష్ట్రంలోని అన్ని మండల ప్రజా పరిషత్తులలో (తూర్పుగోదావరి 

జిల్లాలోని ఏటపాక మండల ప్రజా 
పరిషత్తు మినహా ) ఉన్న ప్రాదేశిక నియోజకవర్గాల నుండి వారి యొక్క సభ్యులను 

ఎన్నుకోవలసినదిగా ; మరియు 
2) రాష్ట్రంలోని అన్నిజిల్లాప్రజా పరిషత్తులలో ఉన్న ప్రాదేశిక నియోజకవర్గాల నుండి వారి యొక్క 

సభ్యులను ఎన్నుకోవలసినదిగాపిలుపునిస్తున్నది . 


ದಾರಿ 


an 


తదుపరి , ఆంధ్ర ప్రదేశ్ పంచాయత్ రాజ్ చట్టం , 1994 లోని సెక్షన్ 201 - A (2) మరియు ఆంధ్ర ప్రదేశ్ 
పంచాయత్ రాజ్ ( ఎన్నికల నిర్వహణ ) నియమావళి, 2006లోని 4వ నియమం క్రింద మండల పరిషత్ 
ప్రాదేశిక నియోజకవర్గం ( ఎంపిటిసి ) / 

జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ( జెడ్పిటిసి ) ఎన్నికల నిర్వహణా 
కార్యక్రమాన్నినిర్దేశిస్తూ ఈ అధికారిక ప్రకటన వెంట అనుబంధం ద్వారా జతపరచడమైనది . 


o 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


అనుబంధం 
( అధికారిక ప్రకటన సంఖ్య: 68 / SEC- B1/ 2020, తేదీ : 07.03. 2020 ) 
ఎంపిటిసి మరియు జెడ్పిటిసి ఎన్నికలు, 2020 

ఎన్నికలకార్యక్రమం 


09 . 03. 2020 


( ఈ తేదీ నుండి నామినేషన్లు దాఖలు చేయవచ్చు ) 

09. 03. 2020 


(ఎ ) రిటర్నింగు అధికారిచే ఫారం - II నందు ఎన్నికలనోటీసుజారీ 
చేయు తేదీ 
( బి ) ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ( ఎన్నికల నిర్వహణ ) 
నియమావళి, 2006 లోని 5వ నియమం ప్రకారము రిటర్నింగు 
అధికారిచే జెడ్పిటిసి / ఎంపిటిసి ఓటర్లజాబితా ప్రదర్శించు తేదీ 
| నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ 


3. | నామినేషన్ల పరిశీలన 


11 . 03. 2020 
( సాయంత్రం 5 . 00 గంటల వరకు ) 

12. 03. 2020 
( ఉదయం 8 . 00 గంటల నుండి ) 

13 . 03 . 2020 
( సాయంత్రం 5. 00 గంటల వరకు ) 


| తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీలు 
( జెడ్ పిటిసి విషయంలోజిల్లాకలెక్టర్ వద్ద ) 
( ఎంపిటిసి విషయంలో రెవెన్యూ డివిజినల్ అధికారి వద్ద ) 
| అప్పీళ్ళ పరిష్కారం 


6. | అభ్యర్థిత్వముల ఉపసంహరణకు ఆఖరు తేదీ 


7. పోటీ చేయు అభ్యర్ధుల తుది 

జాబితా ప్రచురణ 


14. 03. 2020 
( మధ్యాహ్నం 1.00 గంట లోపుగా ) 

14 . 03. 2020 
( మధ్యాహ్నం 3. 00 గంటలలోపుగా ) 

14 . 03. 2020 
(మధ్యాహ్నం 3. 00 గంటల తరువాత ) 

21 . 03. 2020 
( ఉదయం 7. 00 గంటల నుండి సాయంత్రం 5. 00 

గంటల వరకు ) 

24 . 03. 2020 
( ఉదయం 8 . 00 గంటల నుండి ) 
ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే 


8 . | పోలింగు తేదీ 


| ఓట్ల లెక్కింపు 


10 . | ఫలితాల ప్రకటన 


విజయవాడ , 

డా . ఎన్ .రమేశ్ కుమార్ 
07.03. 2020. 

రాష్ట్ర ఎన్నికల కమిషనరు 

ఆంధ్ర ప్రదేశ్ 
గమనిక : ఏదైనా న్యాయస్థానము ఉత్తర్వుల ద్వారా ఎన్నిక నిలిపి వేయబడిన పక్షంలో లేక పరిపాలనా /న్యాయపరమైన కారణాల 
రీత్యా ఎన్నికలు నిర్వహించజాలని జెడ్పిటిసి , ఎంపిటిసి స్థానములకు ఎన్నికల నిర్వహణకునోటీసుజారీచేయరాదు. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


NOTIFICATION 
No. 68 / SEC -B1/ 2020 :- In exercise of the powers conferred under Article 243-K of 
the Constitution of India , Sections 151 ( 1 ) and 179 ( 1 ) of Andhra Pradesh Panchayat 
Raj Act , 1994 (Act 13 of 1994 ), the State Election Commission , Andhra Pradesh , hereby, 
calls upon the registered voters in - 


(i) 


all Territorial Constituencies of Mandal Praja Parishads (MPTCs), except 
those located in Yetapaka Mandal Praja Parishad in East Godavari District, 
to elect their respective Members ; and 
all Territorial Constituencies of Zilla Praja Parishads ( 

elect their 
respective Members . 


Further, under Section 201-A (2 ) of the Andhra Pradesh Panchayat Raj Act, 1994 
and Rule 4 of Andhra Pradesh Panchayat Raj (Conduct of Elections) Rules, 2006 , the 
Election Schedule for conduct of elections to the said Mandal Parishad Territorial 
Constituencies (MPTCS) / Zilla Parishad Territorial Constituencies (ZPTCs) is specified in 
the Annexure appended to this Notification . 


ANNEXURE 
(Notification No . 68 / SEC - B1 /2020, Date: 07 .03 .2020 ) 
ELECTIONS TO MPTCS / ZPTCS - 2020 

ELECTION SCHEDULE 


(a ) 


Date of issue of Election Notice by the Returning 
Officer in Form - II. 


09 .03 . 2020 
( From this date , 
nominations can be 

filed ) 


(b ) 


Display of ZPTC /MPTC Electoral Roll by the 
Returning Officer under Rule 5 of Andhra Pradesh 
Panchayat Raj (Conduct of Elections) Rules , 2006 


09 .03.2020 


2 . 


Last date for Receipt of Nominations 


Scrutiny of Nominations 


11.03 . 2020 
(Up to 5 PM ) 

12 . 03 . 2020 
(From 8 AM onwards) 

13 .03 .2020 
(Up to 5 PM ) 


Appeal against rejection of Nominations 
( Before District Collector, in case of ZPTC ) 
(Before RDO concerned , in case of MPTC ) 


Disposal of Appeals 


Last date for Withdrawal of Candidatures 


14 .03. 2020 
(Before 1 PM ) 

14 .03. 2020 
(Before 3 PM ) 

14.03. 2020 
( After 3 PM ) 


7 . 


Publication of Final List of Contesting Candidates 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


8. 
9 . 


Conduct of Poll, wherever necessary 
Counting of Votes 


21.03 . 2020 
( From 7 AM to 5 PM ) 

24 . 03 .2020 
( From 8 AM onwards ) 
Soon after completion 
of counting of votes 


10 . 


Declaration of Results 


VIJAYAWADA , 
07 .03 . 2020 . 


Dr. N . Ramesh Kumar , 
State Election Commissioner 


Note : Election Notice shall not be issued to any of the ZPTCS / MPTCs for which 
conduct of election is stayed by any Court of law or holding of election is not feasible 
due to administrative / legal impediments . 


- - XX - - 


